


తిరుమల తిరుపతి దేవస్థానములు 


వేదకథాభారతి - 13 


రైక్వుడు 


రచన - ప్రధాన సంపాదకత్వం 


'పాఫెసల్‌ ఎస్‌. బి. రఘునాభథాబాళ్ళ 





ప్రచురణ 


డాక్టర్‌ ఏ.వి.సుబ్బారాపు, ఐ.ఏ.ఎస్‌., 
కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
19099 


“60 ల 0114 806కి! - 13 

గష|గ/౮ఆ౮0౮ 

0/ 

ని/70/8550/7 5. 8. ౫౭2౧౬4౧2 ట౭2౦౧2౧/2 


0౧1౪ ౬61101 
నిగ౦/6550/ 5. 8. ణ2౮౧౮౧42౮౭౦౧౭2౧/౧2 


[15666100౧0 1999 
6౦౧165 : 10,000 


న౬|0115౧6౮6 0౫ : 


౨/౧ ౪. 54052 గొ౭ం౦ం, [45, 
[6%6041/6 ౦గ1061 

1000818 11౧4౧౧౭6 ౦ఆఅ/౭౩424౧2౭౧౧9 
కక =. 


౧/106 : 


౧౧1౧166 ౭1 
తిక! ఆగగని[1105 
53, (6౧5121౧5) ౧.౩. 6౭౬66౧9 
76024 (0 : 30184 


మూమాట 


డర్‌: ఏ.వి, సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో 

వుహానుభావుల జీవన వైభవాలు వునకు వేద వాజ్యయంలో 
దర్శనమిస్తున్నాయి. 

““ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృష్టి! ఎటువంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన !** అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజ్ఞయంలో ప్రత్యత్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూపమే - 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ప్రొఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా ము(ద్రించిన అన్నపూర్ష (గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 


వేద కథా భారతీ 
ఉపఅటప్రుఖ 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళత్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యామలం చేసింది. సుగంధపరివుళాలను వెద జల్లే 
నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టిలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి, ఈ నాటికి, ఏనాట్టైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవాూర్జాన్ని సాధించడంలో ఆ (్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల బౌన్నత్యాన్ని వారి భావనల 
జాచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి మంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 
హాథి- నిజజ్యేష్థ 


బహుళ - సప్తమి 
5-7-1999 పాఫెసర్‌ ఎఫ్‌, బి, రకఘునాభాబాళ్ళ 





రైక్వుడు 


మార్గాయాసం తగ్గించుకోండి! 


““రండి! రండి! చాలా దూరంనుంచి ప్రయాణంచేసి 
వస్తున్నట్టున్నారు. ఎంతో శ్రవుపడినట్టు కనపడుతున్నారు. 
ఈపూటకిక్కడ విశ్రాంతి తీసుకోండి. మీ నిత్యానుష్థానానికి ఇక్కడ 
ఏలోటూ లేదు. అదుగో ప్రక్కనే స్వచ్చమైన సెలయేరు పారుతోంది. 
స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకోండి. మీరు వచ్చేలోపు అందటికి 
భోజనానికి ఏర్పాట్టు పూర్తి చేస్తాం. భగవత్ర్రసాదాన్ని తీసుకొని 
కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ మార్గాయాసం కొంతైనా 
తగ్గించుకోవచ్చు. అతిధులకు అభ్యాగతులకు ఏలోటూరాకుండా ్రద్రగా 
చరాసుకోవుని వహారాజుగారి ఆజ్ఞ” అని అప్పుడే విచ్చేసిన 
అతిథివర్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు. 
అక్కడి సన్నివేళశంచూస్తే అదొక చక్కని ధర్మస త్రం లాగా ఉంది. అధికారుల 
వినయమధురమైన మాటలు, చిజునవ్యుతో ఆప్యాయంగా వారు 
అభ్యాగతుల నాహ్వానిస్తున్న తీరు ఎంతో అపురూపంగా కనపడుతున్నది. 


ఎంత పవిత్రమైన వాతావరణం! 


ఓహో! వీరు భోజనాలు పూర్తి చేసుకొని భుక్తాయాసంతో, 
సంతృప్తితో *“'అన్నదాతా సుఖీభవ అంటూ ఎవరినో 
ఆశీర్వదిస్తున్నట్టున్నారు. ఇంకొందరు ఇప్పుడే వచ్చినట్టున్నారు. పక్కనే 
ఉన్న సెలయేట్టో స్నానం చేయడానికి వెడుతున్నట్టున్నారు. అక్కడేదో 
అఘమర్షణ సూక్తం వినపడుతూంది. చల్హటి తియ్యటి సెలయేటి జలాల్లో 


స్నానం చేస్తున్న బ్రాహ్మణోత్తముల ఉచ్చారణ కాబోలు. కొందటు సూర్య 
భగవానునికి ఎదురుగా నిలబడి దోసిళ్లతో నీళ్లు సెలయేట్జో వదులుతూ 
ఏవో మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసే 
విష్రుల అృర్ట్యప్రదానాల్లాగా ఉన్నాయి. కళ్ళుమూసుకొని జంధ్యాలను వేళ్లతో 
పట్టుకొని ఏదో మంత్రజపం చేస్తున్నారు కొంతమంది. గాయ త్రీజపమను 
కుంటాను. ఇంకొందణు జపతపాలను పూర్తిచేసుకొని, ధౌతవ(స్తాలను 
ధరించి ఇటువైపే వస్తున్నారు. అధికారులెవరో ఎదురువెళ్లి వాళ్లను 
భోజనానికి ఆదరంతో అహ్వానిస్తున్నట్టున్నారు. చక్కని ఆశ్రవు 
వాతావరణం. ధర్మ సత్రప్రాంగణం లాగా ఉంది. చుట్టూ కూర్చున్న వేద 
విద్యార్దులకు ఉపాధ్యాయుడు సంహితా పాఠం సంత చెపుతున్నాడు. తుచ 
తప్పకుండా విద్యార్థులు ఒకే స్వరంతో ఉపాధ్యాయుడు ఉచ్చరించినట్టు 
వేదముంత్రాలను పునరుచ్చరిస్తున్నారు. మిగతావారు స్నానాదుల్ని 
పూర్తిచేసికొని భోజనాగారంలో ప్రవేశిస్తున్నారు. 

అతిథులను ఆదరించండి! 


మధ్యవయసులో ఉన్న ఒక అధికారి అప్పుడే అశ్వం దిగి వచ్చి 
బాటసారులను కుశల ప్రశ్నలడుగుతూ- 


“భేోజనమర్వాదలు చకుగొ జరిగి నాయా? 
మీకు ఇక్కడ వీ అసొక్రర్వం లేదు గదా?” 
అని పలకరిస్తూ ఆ సత్రంలో పనిచేసే వాళ్లను ఇలా హెచ్చరిస్తున్నాడు- 
“ీ/శీ/శ్రీ/ మవోరాజు జానథ్రుతి ప్రభువుల ఏలుబడిలో 
మనోవ్రుష సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే అతిథులకు 


అభ్యాగతులకు ఆవాస- భోజనాది వ్యవస్థలో ఏ లోటు 
" జరుగదతూడదు. రాజుగారు భర్ము(ప్రభువులు, వన 


సాభ్రూజ్యవ్యాప్తంగా ఉన్జు ఏ ధర్మసతంలోనా 
అతిధిగ్ఫుహంలోను ఎవరికీ ఎక్కడా ఏ కొంచెం లోపం 
రాక్షుండా అన్లి చర్చలూ తీసుకున్నాం. జాగ్రత్తగా శ్రద్దగా, 
(ప్రేవుతో, సాక్షాత్తు విమ్ణుస్వరూపులుగా అతిథులను 
ఆదరించండి?” 


మా తపఃఫలమే : 


ఓహో! ఇది వుూహావృషసావ్రూజ్యాధినేత జాన శ్రుతి 
మహారాజుగారి ఏలుబడిలో ఉన్న ప్రాంతమన్నమాట. అన్ని విధాలా తాను 
ధర్మమార్గంలో నడుస్తూ, ప్రజలను అదే మార్గంలో నడిపిస్తూ 
ఆదర్శమైన పరిపాలన చేస్తున్న మహీపతి జానశ్రుతి. ఆయన ధర్మానికి 
కేంద్రబిందువు. సత్యానికి సన్నిధి. దయకు ఫుట్టినిల్టు. దానగుణానికి 
ఉత్పత్తిస్టానం. ఆయన మంత్రులు నీతిశా[స్రాలను ఆపోశన పట్టిన ఉత్తమ 
పరిపాలకులు. ఆయన సైనికులు రాజ్య రక్షణ ధర్మానికి అంకితమైన 
అఖండ ధైర్యసాహస పరా [క్రమోపేతులు. ఆయన సేవకులు పరిగృహీత 
నిరన్హరసీవాదీక్షా పరతంత్రులు. ఆయనకు తెలియని ధర్మ సూక్ష్మం లేదు. 
వేదవేదాంగ ధర్మశా స్రాదులలో నిష్ణాతులైన పండితశిరో మణులు ఆయన 
ఆస్ట్రానానికి శోభను పెంచే విలకణాలంకార భూతులు. ఆయన 
ఏలుబడిలో ఉన్న మహావృషసామ్రాజ్యం ఎప్పుడో చేసుకున్న తపఃఫలమే 
ఆ మహారాజురూపంలో అవతరించిందని ప్రజలందటు ఏక(గ్లీవంగా 
అనుకొనేమాట. 


నన్నుమించినవాడున్నాడా? 


నిత్యం దాన ధర్మాలు చేస్తూ అతిథులను, అభ్యాగతులను తన 
సామ్రాజ్యంలో లెక్కలేనన్ని కేంద్రాలలో ఆదరిస్తూ కీర్తి ప్రతిష్టలను 


సంపాదించిన మహారాజుకు కొంతకాలమయ్యేటప్పటికి కొద్ది కొద్దిగా 
అహంకారం అంకురించింది. గర్వం మొగ్గతొడిగింది. ఏ పని చేసినా దానికి 
లక్ష్యం కీర్తి అయింది. ధీరో దొత్తునికుండవలసీన అవికళ్రనత్వం కాలంగడిచే 
కొద్దీ తగ్గిపోయింది. అవికత్చన త్వవుంటే ఇతరులపాగడ్త లను 
అంగీకరించకపోవడం, సహించలేకపోవడం. రాను రాను ప్రశంసలకు 
పాొంగిపోవడం అలవాటై పోయింది. తమ యజమాని పాగడ్తలకు 
లోబడతాడని తెలు ఇక చుట్టూచేరే వందివరాగ ధులకు 
లోటేముంటుంది? తమ పబ్బం గడుపుకోవడానికి రాజును నీవు 
ఇం(ద్రుడివి, నీవు చంద్రుడివని ముఖస్తుతి చేయడం మొదలెట్టారు. 
జానశ్రుతి కీర్తలోలుపత్వం ఆయన సంస్కారాన్ని పాడు చేసింది. ఈ 
లోకంలో నన్ను మించిన ధార్మికుడు, దానధర్మాలు చేసేవాడు 
ఇంకెవరున్నారని భావించాడు. అపమార్షంలో అడుగు పెట్టాడు. 
మహారాజు గొప్పజ్ఞూని. కాని ఏంలాభం? అహంకారంతో ఆ జ్ఞానం 
మసిబారిపోయింది. సంస్కారం వెలవెలపోయింది. అజ్జ్ఞానాంధకారంలో 
పడిపోయాడు మహారాజు. పథ్యాచరణం మానేసి మిథ్యాచరణం వైపు 
మొగ్గుచూపాడు. 

దానధర్మాలలో తనతో పోలగల వారెవ్వరున్నారని 
అనుయాయులను ప్రశ్నించేవాడు. ధర్మకార్యాలు చేయడం ద్వారా వచ్చిన 
పుణ్యం మనశ్శాంతిని ఇస్తుందని భావిస్తుండే వాడు. తను చేసే దానాలతో 
ఎప్పుడూ తన ధార్మిక ప్రవృత్తిని కొలుచుకుంటూ ఉండే అతడికి తానెంతో 
గొప్పవాడిననే భావన లోలోపల స్రీరపడిపోయింది. 


లోలోపల మురిసిపోయాడు :; 


జ్ఞానులలో ్రాకృతసంస్కారాల వల్ల బలవత్తరమైన కారణాలవ్ర 
ఎప్పుడైనా ప్రాపంచికమైన దృష్టి కలిగినప్పుడు భగవంతుడు వారిని 


పతనావస్థ్రనుండి తప్పించడానికి వారిజీవితాల్లో విచిత్రమైన సంఘటనలను 
కలుగజేస్తాడు. ఈ మహానుభావుడి విషయంలో కూడా అనుకోకుండా 
అలాంటి సంఘటనే జరిగింది. చూడండి - 


అదొక శుభరాత్రి. మహారాజు దైనిక కార్యకలాపాలలో బాగా 
డస్సిపోయి విశ్రాంతికోసం తన హర్మా్యాగ్ర భాగాన అవుర్చిన 
శయనతల్పంపైన పడుకొని ఆకాశంవంక పరిశీలనగా చూస్తున్నాడు. 
నిండైన పండువెన్నెల. తాకీ తాకగానే మైమరపించే మలయానిలం. కదిపితే 
చాలు “చిత్తం” అంటూ ఎదుటనిలబడే దాసదాసీజనం. అప్సర స్త్రీలను 
మించిన అందాలనొలికించే ప్ర్రియభామినీ సమూహం చేసే పరిచర్యలు. 
ఎలాంటివాడికైనా తన వైభవం చూసి గర్వపడాల్సిన సమయవమది. 
జానశ్రుతి తన అదృష్టానికి లోలోపల మురిసిపోతున్నాడు. 


భస్మమై పోతావు జాగ్రత్త! 


ఇంతలో ఆకాశంలో రెండు హంసలు ఆ హర్మ్యం వైపే 
ఎగురుతూ రావడం కనపడింది. ఒక హంస రెండో హంసతో ఇలా 
అంటున్నది- 
“ఓ భల్లాతా! , 
ఎక్కడికి అటు ఎగిరి పోతున్నావు? 
ఈ హర్మ్యం ఎవరిదో తెలుసా? 
ధర్మ ప్రభువైన మహీపతి జానశ్రుతిది. 
కళ్లు మూసుకొని మవోరాజుకీర్ధి ప్రొళంలో చొరబడి ఎగరటానికి 
ప్రయత్చించానో భస్మమైై పోతావు. జాగ్రత్త. జానశ్రుతితో 


నమానంగా దానధర్మాలు చేయగల భూసతి ఇంకొకడు లేడని 
తెలుసుకో! ఈయన ఎంతటి జ్ఞానో అంతకంటే మించిన 
ధర్మాచరణ తత్పరుడు. ఈయనకు ఈయనే సాటి. ఎందుకైనా 
నుంచిది దోవ ప్రక్కకు మృల్లించు. 7? 


అంత గొప్పవాడేంకాదు : 
ఈ మాటలు విన్న ఠెండో హంస గుక్కతిప్పుకోకుండా పకపకా 
నవ్వి ఇలా అన్నది - 
“నీ అమాయకత్వానికి జాలి నడుతున్హాను. 
నీవా వలాంటి మూటలంటూ నన్గు భయపెడుతున్లుది. 


ఆకాళంలో నంచరిన్తూ మనం ఎన్నో రాజ్యాలను, వాటినేలే 
ప్రభువుల జ్తియుక్తుల్సి తెలునుకుంటుంటాం. నీవు చాలా 
పొరపాటుపడుతున్నావు. బండితోలుకుంటూ  జేవనొన్టి”” 
గడుపుతాను ఆ రైక్సునికంటో ఈ జానశ్రుతి 
గొపవ్పువాడేంకాదు. ఆ మునోత్ముడు గొప్పు ఆత్మజ్ఞాని. ఏ 
ధర్మకార్యాలు చేయకుండానే జూనశ్రుతిని మించిన ప్రభావాన్ని 
నంపొదించుకున్హాడు. అతదికి జరిగిపోయిన దాన్ది గురించిన 
చింతలేదు. ఏమి జరుగుతున్చుదో నట్టించుకోడు. ముందు 
జరగ బోయే దాన్లి గురించి ఆలోచించడు. మవోవిరక్తుడు, 
కీరికామనారహితుడు. ఇక జానశ్రతి చేసే ప్రతివనీ కరి కాంక్షతో 
చేసేదే అతనికి లోలోసల తనను మించిన ధార్మికుడు లేడనే 
అహంభావంకూడా ఉంది. అటువంటి ఈ జొనగ్రుతి 
ఎక్రడ? ఆత్మజ్ఞానవకాశంతో వెలిగిపోయే ఆరైక్పుడెక్పడ? 7” 


ఎవరామహాత్ముడు? 


ఆరెండు హంసలు ఇలా మాట్టాడుకొంటూ అనంతమైన 
విహాయసపు అంచుల్ని వెదుక్కుంటూ అలా అలా ఎగురుతూ వెళ్లి 
పోయినాయి. ఎన్నో భాషలలో నేర్పరి అయిన జాన(శ్రతికి ఈ సంభాషణ 
చెవిలో పడేసరికి మతిపోయినట్లయింది. ఇన్నాళ్లు లోలోపల పెంచుకున్న 
అహంకారపు కారుచీకట్టు పటాపంచలయ్యాయి. ఆత్మవిమర్శ అనే 
జ్ఞానజ్యోతి ఆవిర్భవించింది. ఆకాశంలో ఎక్కడినుంచో వచ్చిన 
నళ్లమబ్బులు చం ద్రుళ్లీ కప్పివేశాయి. అప్పటి దాకా వెల్లివిరిసిన చిక్కని 
చక్కని వన్నెల నెమ్మది నెమ్మదిగా కనుమరుగైంది. షగలంతా (శ్రమించిన 
ప్రపంచమంతా గాఢనిద్రలో కూరుకుపోయింది. 


జానశ్రుతి కనురెప్పవాల్చలేదు. నిశ్చేష్టుడైనాడు. అంతవఅకు 
అనుభవించిన ఆనందం ఏమయిపోయిందో తెలియదు. అతనిలో 
అంతర్మథనం ఆరంభమైంది. అంతకు ముందు ఏర్పడిన గర్భపర్వతాలు 
కుంగి పోయాయి. సహజంగా జ్ఞాని కావడం వల్ల వివేకంతో ఆలోచించడం 
మొదలెట్టాడు. 


““ఎవరా మహాత్ముడు? 
రైక్వుడా? .... విచిత్రం! 


విశాల మవోపవ్టుషసామ్రూబ్యంలో నేనెమ్టుడూ అలాంటి పేరు 
వినలేదే? అయినా నాసీబ్చిగాని ఎంతమంది నుహనీయులు తమ 
ఉనికి తెలియకుండా ఈవసుంధరను అలంకరించి ఉన్దారో 
నాలాంటి కీరికొముకులకు వారెందుకు కనపడతారు? ఆ 
మవోత్ముడి జాడ తప్పుక తెలునుకోవాలి. ఆ ఆతృజ్జాని ముందు 


నవినయంగా మోకరిల్లాలి. అదే నేను ఇన్ఫాళ్లు పెంచుకున్లు 
అహంకారానికి నైన ప్రాయల్టిత్తం. 7? 


రాత్రంతా ఇలాంటి ఆలోచనల అలలు అతని మనణాసారాన్ని 
కలచి వేశాయి. అంతకుముందు వటుకు నిస్తరంగంగా ఉన్న ఆరాజు 
అంతరంగాన్ని ఊహించని భావాలు ఒక్కుమ్మడిగా ముట్టడించాయి. 
నాకీ పొగడ్త లెందుకు? 

వుసక చీకట్టు తప్పుచేసిన వారిలా మెలమెల్లగా పక్కకు 
తప్పుకుంటున్నాయి. పక్షుల కిలకిలారావాలు జాన (శ్రుతిని 
వెక్కిరిస్తున్నట్టున్నాయి. ఎలాగో తెల్లవారింది. వందిమాగధులు 
స్తుతిపాఠాలతో, సుప్రభాత గీతికలతో మహారాజును నిద్రలేపడానికి 
విచ్చేశారు. జానశ్రుతి నిద్రపోతే గదా! లేవడానికి. ఎన్నడూలేనిది ఏమిటీ 
వింత! అని వారు ఆళ్ళర్యపడ్డారు. అయినా వారి కర్తవ్యాన్ని వారు 
నిర్వహించడానికుప క్రమించారు. వారి ఆచార ప్రకారం వైతాళికులు- 


“మేలుకో! మవోరాజా! నూర్వోదయమపుతునుది. నీ 
దానశౌండిమను విని ఎంతమందో అర్హులు నీవిచ్చే దానాలను 
వరిగ్రహించడానికి నబ్చి ఎదుటు చూస్తున్హారు. దాన ధర్మాలు 
చేయడంలో నీక్షు నీవే సాటి. ముల్లోకాల్లోను నిన్హు మించిన 
ధర్మదాత ఇంకెవరు లేరు?”. 
అని స్తుతించడం మొదలు పెట్టారు. కాని ఇదివజకటి లాగా జాన శ్రుతి 
వైతాళికుల పాగడ్తలు విని సంతోషపడలేక పోయినాడు. నిజానికి సిగ్గు 


పడ్డాడు. 
“నా సాద్రూజ్యంలోనే నన్గు మించిన ఆత్మ జ్ఞాని ఉండగా 


నాకీ పాగడ్రలేమిటి?”” 


అని లోలోపల భావించాడు. పొగడ్తలాపించి పంపివేశాడు. వెంటనే 
అమాత్యులను పీలిపించా ఇలా ఆదేశించాడు - 


“మనస్రానూజ్యంలో ఎంతో గొప్పువాడ్కు మవోత్కుడు, 
వైరాగ్యమూర్హి అయిన ర్రైక్సుడనే మవోనుభావుడున్హాడు. 
వట్టణాలు, వళ్రెలు గాలించి ఆ మహనీయుడెక్పడున్సాడో 
నాకు వెంటనే తెలియజేయండి. నేను ఆయన దర్భనం చేయాలి. 
అంత వజుకు నాకు మనశ్ళాంతి లేదు”. 


ఇప్పుడేం చేయాలి? 


రాజాజ్జనను సరించి వెంటనే భటులు సామ్రాజ్యమంతటా 
రైక్వుడి కోసం గాలించారు. కాని ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు. 
ఎవరికీ ఆయనను గురించి తెలిసినట్టు లేదు. అందటు ' “అలాంటి పేరే 
వినలేద'* ని, “ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో కూడా మాకు 
తెలియద” ని సమాధానంచెప్పారు. జానశ్రుతి ఎంతో నిరుత్సాహపడ్డాడు. 


“అయ్యో! ర్రెక్వుడిని ఎలా కలుసుకోవడం? 
ఎక్కడా కనపడలేదంటున్నారే! 
ఇప్పుడేం చేయాలి? 
అలా ఎక్కడా లేకపోతే హంసలెలా అతణ్ణో గురించి 


మాట్లూడుకున్నాయి? నేను వినడంలో వీదైనా పొరపాటు 
జరిగిందా? అలా జరగడానికి వీల్లేదే'. 


అని అనేకరకాలుగా ఆలోచించాడు. చివజకు మళ్లీ వెతికించడానికే 
నిశ్చయించుకున్నాడు. భటులకిలా చెప్పాడు- 


10 


“ఆధ్యాత్మికజ్జాన సంపన్నులు, బ్రహ్మనిష్టులు, 
వ్రైరాగ్యమూడ్తులైన మహనీయులు సామాన్యులలాగా అందటిీకీ 
అందుబాటులో ఉండరు. వారెక్సుడో నీకొంతప్రదేళశంలో 
తపస్తో, ధ్యానమో చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా 
మారుమూల ప్రాంతాల్లో కూడా నెతకంది?”. 


రాజుచాలా పట్టుదలతో ఉన్నాడని, ఆమహనీయుని చూడందే 
గంగ కూడా ముట్టేటట్లు లేడని భటులు గ్రహించారు. రాజు పడుతున్న 
ఆవేదనను అర్ధం చేసుకుని మహావృషసామ్రాజ్యంలో ప్రతిపల్లెను 
గాలించడం మొదలు పెట్టారు. 
నేనే రైక్వుణ్ణో ! 


వెందట్లో వారికి రైక్వుని జాడ తెలిసింది కాదు. 
నిరుత్సాహపడకుండా తిరిగి తిరిగి వెదకగా మారుమూల ఒక పల్లెలో 
రైక్వుడనే వాడున్నట్టు సమాచారమందింది. ఆ కుగ్రామానికి ఎలాగో 
వెళ్లి గ్రామస్టులనడిగారు రాజభటులు. గ్రామంలో వారు ఒక బండికింద 
కూర్చొని ఉన్న వ్యక్తిని చూపించి ఈయనే రైక్వుడని చెప్పారు. 
భటులకాళ్ళర్యం కలిగింది. ఆయనను సమీపించి ఇలా అన్నారు- 


““మవోత్మా! మీరేనా రైక్పుడంటే?”” 

“అవును. నేనే రైక్సుణ్ణి”? 
ప్రయాణానికి సిద్దంచేయండి! 

భటులు మొదట్లో నమ్మలేదు. 


“ఈ కుగ్రామంలో బండితోలుకుని జీవించే ఈయనా 


11 


నువోత్ముడు! ఇతడీనేనా దర్భించాలని మన నువోరాజు 
నిద్రానోరాలు మానేశాడు. ఇతృణ్ణి వెదుక్కుంటూనా ఇంతమంది 
రాజభటులు దేళవిదేశాలు తిరుగుతున్నారు! అయినా 
వప్టుట్టలో ఏపొముందో ఎనరికి తెలును? నిజంగా ఈయనే 
ఆమవోత్ముడైతే మన జన్మ ధన్యమైందనే చెప్పాలి. వెంటనే 
మవోరాజుకు ఈ వుత్తాంతాన్లి తెలియజేయడం మనధర్ముం?” 
అనుకొని హుటాహుటిన రాజధానికి చేరి రాజూ కిలా విన్చువించారు- 
“ప్రభూ! ఎట్టకేలకు రైక్వుని వృత్తాంతం తెలుసుకున్నాం. 
ఆయనొక మారుమూల పల్లెలో బండితోలుకుంటూ జీవనం 
గడుపుతున్నాడు.” 
ఆమాటలు విన్న జానశ్రుతి ఆనందానికి అవధుళ్లేవు. 
“ఆ! ఆమవోనుభావుడున్హాడా? ఎక్కడున్నాడు? 
ఎలా ఉన్నాడు? మీతో మూట్లాడాడా?”? 
అంటూ ప్రశ్నపరంపరలను గుప్పించాడు మహారాజు. అతళ్లో గురించిన 
వివరాలన్నీ తెలుసుకొని, మంత్రులను, దండనాయకుళ్లి పిలిపించి 
ఆపళ్లెకు చేరడానికి చతురంగబలం సిద్దం చేయమన్నాడు. రాజాజ్ఞ 
ననుసరించి సకలవిధరాజలాంఛనాలతో ప్రయాణానికి ఏర్పాటు చేశారు. 
జాన(శ్రుతి వహారాణులతో బయలుదేరి అనతికాలంలోనే 
ఆమారుమూల పల్లెకు చేరాడు. 


నేనెంతో అదృష్షవంతుణ్లి! 

రైక్వుడు రాజు వస్తున్నాడన్న వార్త విని తనలో తాను 
నవ్వుకున్నాడు. అల్లంత దూరంలోనే తన బలగాన్ని ఆపి జాన శ్రుతి తన 
రాణులు వెంటరాగా దాసదాసీజనం వజ్రవై డూర్యాలు పాదిగిన 


12 


వివిధాభరణాలను, పట్టు వస్త్రాలను, ఆకాలంలో దొరికే పుష్పహారాలను 
అనేక ఫలాలను తీసికొనిరాగా రైక్వుడు కూర్చొన్న చోటుకు చేరాడు. 
రైక్వుని చుట్టూ ఈ కానుకలన్నింటిని పెట్టి దాసదాసీజనం దూరంగా 
వెళ్లి పోయారు. మహారాజు రాణులతో కూడా ఆమహనీయునికి 
ప్రణమిల్లి నిలబడ్డాడు. ఆ మహాత్ముళ్లి దర్శించిన జానశ్రుతి ఇలా 
ఆలోచించసాగాడు- 
“ఆనో నాజన్మ ధ్యుమైంది. ఈ సాధుజన వ్యుభుని కోసమా 
నేను సామ్రూజ్యమంతా వెదికించింది? ఏమి బ్రహ్మ తేజస్సు! 
ఎంతటి సొత్త్రికప్రవృత్తి! చిటునవ్వుతో మెటీసిపోయే 
ఆమవోనీయుని ముఖారవిందాన్ని చూస్తుంటేనే సారవళ్ళం 
కలుగుతోంది. ఆయన మాటలు నిజంగానే అన్ఫుతవు 
ఊటలులాగా ఉండవచ్చు. ప్రాతః న్మరణీయుడైన ఈ తాపసి 
దర్భనం వూర్చజన్మ నుక్టతఫలమనడంలో నందేహం లేదు. 
మూయ మర్మాలకు అతీతమైై అలరారే ఈ మహనీయుని 
సాొన్టిధ్యం ఎంతో అరుదుగా గాని లభించదు. నిజంగా 
నేనెంతో అద్నస్టవంతుడిని”. 
ఈ భావవాహినినుంచి తేరుకొని రైక్వునితో ఇలా అన్నాడు- 
“మవోనుఖావా! ఈనాడే నా జన్మ ధన్యమైంది. తవు 
దర్భనభాగ్యంచేత నా అజ్జానం నటాసంచైంది. తమనల్దిధి 
నాకొకపెన్టిధి. సొఖ్షాత్తు వరబహ్మభావాన్చి అనుభూతిలోకి 
తెద్రుకున్సుట్టుంది ఈ తణం. “చంద్రునికో నూలుపోగూలా 
నోను సమర్చించిన ఈ చిఆుకానుకొల్టి స్పీకరించండే. 
నర్జునుగ్రహించండి. ఆనంద ప్రాస్టికి మూలమైన తత్త జ్ఞానాన్లి 
నాకు బోధించండి. నేను మీ శిష్యుడిని”, 


వీటికి నాదగ్గణ విలువలేదు! 


రైక్వుడు ఆ కానుకల వంక కన్నెత్తికూడా చూడలేదు. 

రాజుమాటలు విని ఏదో విచలితావస్టలో ఉన్నట్టు కనబడ్డాడు. అంత 
ప్రసన్నంగా లేడు. రాజు సవుర్చించిన బంగారు ఆభరణాలు, 
పట్టువస్త్రాలు, వివిధ ఫల పుష్పు హారాలు అతళ్లి ఆకట్టుకోలేకపోయాయి. 
నిండుకుండలాగా పరిపూర్ణమైన వ్యక్తిత్వం కల రైక్వుడు నిత్యతృప్పుడు. 
నిష్కావుకర్మయోగి. గొప్పు ఆత్మజ్ఞాని. ఆయున రాజునిలా 
మందలించాడు- 

“ఓ మహారాజా! ఈ వస్తు వాహనాలకు, సువర్ణాభరణాలకు 

నా దగ్గణ ఇసునుంతైనా విలువలేదు. ఆత్మజ్ఞానం ముందు 

వీటికి విలువశూన్యం. నీ సామ్రూజ్యమంతా ఇచ్చి కూడా నీవు 

ఆత్మ జ్ఞానాన్ని కొనలేవు. భౌతికమైన ఈ సిరిసంపదలు, 

భోగభాగ్యాలు, అధికారాలు ఆత్మజ్ఞాని ముందు నిలునలేని 

పదార్దాలు. ఇన్లి విలువలేని నదార్హాలు తీసుకొనివచ్చి నాకిచ్చి 

అవలాల్యమ్టైన ఆత్మజ్ఞానాన్లు శ అవ్భ్ర తాను భవాని 

సొందాలనుకోనడం దురాశే అవుతుంది. 7” 
ఇంకొ గౌరవం పెరిగింది : 


ఆ వుహాత్ముని వుందలింపు వూటలకు జాన (శ్రుతి 
నొచ్చుకున్నాడు. భౌతికవస్తువుల విలువలేనితనాన్ని తెలుసుకోగలిగాడు. 
జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈలోకంలో ఇంకోటి 
ఉండదుకదా! రైక్వుని ఆత్మతృప్తీని, విరక్తిని, జ్ఞాననిస్టను తెలుసుకొని తన 
తెలివితక్కువ తనానికి సిగ్గుపడ్డాడు. సిరిసంపదలతో, భోగభాగ్యాలతో, 
అధికారాలతో ప్రపంచంలో దేన్నైనా కొనగలమనుకోవడం అవివేకం. 


114 


వీటన్నింటివల్ల పొందలేనిది కూడా ఒకటుంది. అదే అమూల్యమైన 
ఆత్మతత్త్వజ్ఞానం. దాని ముందు ఈలోకాలన్నీ దిగదుడుపే అవుతాయి. 


భౌతికవిషయాలకు ప్రలోభపడని రైక్వుని వునస్తత్వం 
మహారాజునెంతగానో ఆకర్షించింది. ఆయన చేసిన మందలింపును రాజు 
ఉపదేశంగా పరిగ్రహించాడు. రైక్వుడు అత్మజ్ఞూనాన్ని ఉపదేశించలేదనే 
అసంతృప్తి లోపల ఉన్నప్పటికి అనన్య సాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి 
ముగ్ధుడై రాజు పరివారంతో వెనుదిరిగాడు. సాంసారిక దుఃఖ తప్పులైన 
ఎందటో రైక్వుని దగ్గణ హితబోధను పొంది మనశ్శాంతితో జీవించారనే 
మాటలు విన్న మహారాజుకు ఆ మహాత్మునిపై గౌరవ ప్రతిపత్తులు ఇంకా 
ఇంకా పెరిగాయి. అంతటి భాగ్యం తనకెప్పుడు కలుగుతుందోనని ఎదుటజు 
చూడసాగాడు. 
బాగున్నావా? 

సంకల్పం కలిగిన వెంటనే లభించినదానికంటే ఎదుజు చూసి 
సాధించినదానిపైనే మానవునికి ఆదరమెక్కువగా ఉంటుంది. జానశ్రుతి 
మనసంతా రైక్వుడే నిండిపోయాడు. ప్రసన్నగంభీరమైన ఆసాధువు 
ముఖారవిందం, మొక్కవోని ముఖవర్చస్సు, నిర్సీకతకు నిలయాలైన 
విశాలనేత్రాలు, స్వచ్చతకు నెలవైన చిజునవ్వు.... ఇంకా ఇలా ఎన్నో, 
ఎన్నెన్నో లక్షణాలు, అన్నింటినీ మించి ఆయన సదుపదేశం జాన శ్రుతి 
మరువలేక పోతున్నాడు. ' “ఎప్పుడెప్పుడు మళ్ళా ఆయన సందర్శనభాగ్యం 
కలుగుతుందా? ఎప్పుడెప్పుడు ఆయున వల్ల ఆత్మజ్ఞానం 
పాందగలుగుతానా?'' అని గడియలు లెక్క పెడుతున్నాడు. 


ఆ రోజు రానే వచ్చింది. రాజు నిరాడంబరంగా, ఎవరూ వెంట 
రాకుండా, సామాన్యమైన వస్త్రాలను ధరించి, ఆపషక్రెకు చేరాడు. ఆ తాపసి 


15 


ఇంతకుముందున్న చోటనే అర్థనిమీలిత నేత్రుడై తపస్సమాధిలో 
ఉన్నాడు. రాజు అలాగే ఆయన కటాక్షం కోసం వినయావనతగా శ్రుడై 
ఎదుజు చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ మహానుభావుడు కండ్లు 
తెరిచి చూశాడు. ఎదురుగా వినయంతో విరక్తితో నిలబడ్డ రాజు నిలా 
పలకరించాడు - 


“బాగున్నానా? నరిపాలన ధర్మబద్ధంగా సొగుతున్షుదా??? 
జానశ్రుతి ఆ పలకరింపుకు ఉప్పాంగి పోయాడు. సాష్టాంగ ప్రణామం 
చేసి- 

““మీ దయవ్లు సపరివారంగా బాగున్నాను. నా ఏలుబడిలోని 

(వ్రజలంతా నుఖంగా ఉన్హారు. అయినా ఆత్ముజ్ఞానసంషన్డులు 


తమరు ఈ భూమిపై నివసిస్తుండగా ప్రజల శాంతికమి 
లోటుంటుంది?'* అన్నాడు. 


““మహారాజువు, మహావృషసామ్రాజ్యాధినేతవు. 
ఇలా ఒంటరిగా వచ్చావే?” 
అన్నాడు రైక్వుడు. 
దయచేసి పరి[గ్రహించండి! 
“స్వామీ! అన్లీ తెలిసే అడుగుతున్నారు. మానవుడెప్పుడూ 
ఒంటరివాడో కదా/ (భాంతికోల్చితాలు ఈ లోకంతో 
అనుబంధాలు. సత్యమాలోవిస్తే ఏజీవి చేసుకున్న సుఖ 
దుఃఖ(స్రారబ్ఞాలను ఆబీవి అనుభవించడానికే కదా! ఈ 
లోకంలో ప్రవేశించడం. *“జన్తూనాం నరజన్మ దుర్లభం?” 


16 


అని పెద్దలు చెబుతారు. అంత ఉత్తవుమైన నరజన్మను 
పాందికూడా కుబుద్దితో, కువూర్గాలతో, కుత్సిత 
సంకల్పాలతో కామ క్రోధాదులకు కట్టుబడి జీవుడు ఈ శరీరం 
శాశ్వతమని, ఈ జన్మ శాశ్వతమని భావించి ఎన్నో పాపాలు 
చేస్తుంటాడు. తిరిగి తిరిగి సంసార చక్రబంధంలో పడుతూ 
లేస్తుంటాడు. ఎప్పటికి ఈ జనన మరణ పరంపరకు అంతం 
కలుగుతుంది? తమరు తత్తజ్ఞాన సంపన్నులు. ఆత్మానుభూతి 
మీ హస్తగతం. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. 
అమృతత్వాన్ని పొందే మార్గం ఉపదేశించండి. ఈ కానుకల్చి, 
ఫలపుస్ఫోపహారా లను నిరాకరించకుండా పరి[గ్రహించండి.”” 


అని జానశ్రుతి ఆ మహాత్ముళ్లి సవినయంగా వేడుకున్నాడు. 
నీ వినయానికి ముగ్దుడనయ్యాను : 

ఈ సారి రాజు మనోనైర్మల్యాన్ని, ఆధ్యాత్మికజ్డూన జిజ్ఞాసను, 
వినయాన్ని దృష్టిలో పెట్టుకున్న రైక్వుడు అతని అభ్యర్థనను 
తోసిపుచ్చలేదు. మౌనంగా ఉన్నాడు. 

“మువోనుభానా! నా కుమూరైను తమరు ధర్మపత్సిగా 
నీకరించండి / ధార్మిక చిత్తవ్రుత్తి గల ఆమె మీకు నవర్వలు 
చేస్తూ తన జీవితాని నఫలంచేనుకుంటుంది. ?” 


అన్నాడు మహారాజు. దానికి కూడా రైక్వుని నుండి అంగీకారంగాని, 
తిరస్కారంగాని లేదు. ఆయన వైఖరిలో ఏమార్చులేదు. ఆశ్చర్యపడ్డాడు 
మహారాజు. కనురెప్పువాల్బకుండా ఆయన నోటి వెంట ఎలాంటి 
సమాధానం వస్తుందోనని ఎదుజు చూడసాగాడు. 


రైక్వుడిలా అన్నాడు- 


“రాజా! నీవినయం నన్గు ముడ్డుణ్ణి చేసింది. నిన్ఫు అంతేవానీగా 
అంగీకరిస్తున్నాను. నీకు ఆత్మజ్ఞానాన్చి ఉనదేశిస్తున్నాను. 7” 


జాన శ్రుతి '' ధన్యోస్మి: అన్నాడు. 
అన్నింటికి ఆయనే మూలకారణం: 
రైక్వుని ఉపదేశం ఇలా సాగింది- 


“మవోరాజా! లోకంలో ఎందజో ఎన్నో రకాల ఆత్మను 
భాననచేస్తారు. ఉసాసిస్తారు. ఆరాధిస్తారు. ఆత్మ నిత్యమైంది. 
సత్యమ్చైంది. నిర్వికొరమ్రైంది. అది ఇంకొకదాని చేత 
న్ధుష్టింపబడేది కాదు. ఈ న్ఫష్ణికంతా ఆత్మే మూలం. 
లోకంలోని అన్దివిషయాలకు ఆత్మే మూలకారణం. *” 


“నీను దానాలు చేస్తున్సాననుకుంటున్నావు. గర్భవడుతున్హావు. 
కీర్డి ప్రతిష్టలను ఆశిస్తున్నావు. నిర్దలమైన మనస్సుతో నేను 
చేస్తున్నాననే భావనలేోకుండా నిష్కామంగా దానం చేయాలి. 
అవ్లుడు నీలో ఎటువంటి అహంకారం పెరగదు. లోలోనల 
అహంకారాన్లి పెంచుకున్నాను. అది ఆత్మనినాళం కలిగిస్తుంది. 
నీవ్ర చేసే దానాలతో నీ ధార్మిక ప్రన్ఫత్తిని కొలుచుకోవడం కూడా 
అన్మర్ధమే. వాస్తవమాలోచిస్తే ఈలోకంలో నీదంటూ ఏదీ లేదు. 
భగవంతుడిచ్చిన దాన్చి మంచిమనన్సుతో “నేను ఇన్తున్హాను”” 
అనే భావన లేకుండా భగవత్స్వురూవులైన ఇతరజీవులకు 
అందిస్తున్హాననో భానంకావాలి. నీవు నిమిత్తమా(త్రుడీ వి. 


18 


ఇదినణకు నీకు ఇచ్చిన వాడు, ఇన్చుడు నీచేత ఇవ్పీస్తున్లువాడు, 
నీనుంచి పుచ్చుకుంటున్లువాడు అన్టీ ఆయనే. నిన్నాక 
నిమిత్తంగా పెట్టి నీకు మంచి పేరు అందిస్తున్నాడు కూడా 
ఆయనే నని భావన చెయ్యడం మంచిది. ఇలా అనుకోవడం వ్యూ 
నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది అన్ఫుతత్వానికీ దోన 
చూసిస్తుంది, *? 
అదే “రైక్సషర్షు: 
మహాత్ముడైన రైక్వుని ఉపదేశాన్ని విని జానశ్రుతి ఆనంద 
పరవపుడయ్యాడు. అతని ముఖంలో అంతకు ముందులేని జ్ఞానదీధితులు 


ప్రకాశించాయి. ఏది జరిగినా తను కేవలం నిమిత్త మూ త్రుణ్ణనే 
అధ్యవసాయం బలపడింది. వినయంతో ఇలా రైక్వునికి మనవిచేశాడు- 


“మవోనుభావా! వెయ్యి పొడి ఆఅవుల్టి ఈ రథాలను బంగారు 
నాణేలను, నాకుమారెను నరిగ్రహించి నన్జు ధన్వుణ్ధి చేయండి”. 
రైక్వుడు చిటునవ్వుతో రాజువంక చూశాడు. 


ఇంతకుముందు మాదిరి నిరాకరించలేదు. జాన శ్రుతి రైక్వునికి 
ప్రణామంచేశాడు. సెలవివ్వవుని ప్రార్జించాడు. తన రాజధానికి 
ప్రయాణం సాగించాడు. మహావృషసామ్రూజ్యంలో మహాత్ముడైన 
రైక్వుడున్న ప్రాంతానికే తరువాత. ““రైక్సషర్దు' అనే ప్రసిద్ది కలిగింది. 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


ఉఫప్రథి 


5-7-1909 10 8-7-1999 





